Registered No. HSE -49/2016 


ప్రదేశ్ ప్రభు 


సభుత్వం 


ఆంధ్రప్రదే 


ANDHRAPI 


ATTO 


आध्रप्रदेश 


" 
HRA 
PRADESH 


act 


E 


G 


RIGHT TO 
INFORMATION 


సత్యమేవజయతే 


ఆంధ్రప్రదేశ్ రాజపత్రము 
THE ANDHRA PRADESH GAZETTE 

PUBLISHED BY AUTHORITY 


W .No .6 


AMARAVATI, SATURDAY, FEBRUARY 8 , 2020 


G .695 


PART II - MISCELLANEOUS NOTIFICATIONS OF INTEREST TO THE PUBLIC 


- - X - - 


NOTIFICATIONS BY HEADS OF DEPARTMENTS Etc ., 


MUNICIPAL ADMINISTRATION DEPARTMENT 


COMMISSIONER , 
RAMACHANDRAPURAM MUNICIPALITY , 

RAMACHANDRAPURAM . 


Roc. No .48442/2020 -G1. 


Dated : 30 -01- 2020 . 


DIVISION OF RAMACHANDRAPURAM MUNICIPALITY INTO TWENTY EIGHT 

( 28 ) WARDS - PUBLICATION OF FORM VI. 


Ref : 1 . ProceedingsRoc .No . 1 /Ramachandrapuram / 2020 / Elec - 1, 

Dated : 25 -01 -2020 of the Commissioner & Director of Municipal 
Administration , A . P ., Guntur. 


* * * 


[ 1 ] 


ANDHRA PRADESH GAZETTE , February 8 , 2020 


FORM VI 
{Rule 13 } 


Delimitation of Wards in Ramachandrapuram Municipality 


NOTIFICATION 


In pursuance of the provision of Rule 4 (i) of the Andhra Pradesh Municipalities 
(Division of Nagar Panchayats and Municipalities into wards) Rules , 1994 issued by the 
Government in G . O .Ms.No . 31, MA & UD (Elec - 1 ), dated 03 -02 - 1995 , objections and 
suggestions were called for form residents of city in the preliminary Notification 
No .432966 / 2019 /G1, dt: 13 -01- 2020 


In pursuance of the provision of Rule 13 of the Andhra Pradesh Municipalities 
(Division of Nagar Panchayats and Municipalities into wards) Rules , 1994 , residents of 
RAMACHANDRAPURAM MUNICIPALITY are hereby informed that delimitation of the 28 
wards of Ramachandrapuram Municipality is confirmed as detailed below . 


WARD NO . 1 


North : 


Boundary starting from the North side Survey No. 1 towardsNadurbada 
Village boundary Survey No.1 to 118 . 


East : 


Starting from the Chodavaram Village boundary Survey No.118 
Towards Kothuru Road till Survey No. 180 . 


South : 


Starting from the boundary of Survey No. 188 to Survey No. 185 and 
Ward no .2 Survey No. 165 to till Survey No . 154 and Survey No .64 upto Survey 
No .49. 


West : 


Starting from the Pasalapudi Village boundary from Survey No.49 to via Survey 
No.22 towards Survey No .8 till Survey No. 1 . 


WARD NO .2 
Boundary starting from the North side of 2nd ward Survey No.154 to 
Survey No. 165 till Municipal High School. 


North : 


East : 


Starting from the Kothuru Municipal High School to Survey No. 165 
towardsKothuru Road till Stilwelpeta Survey No.422 . 


South : 


Starting from the boundary of 23rd ward via Kummarla Veedhi Survey 
No.430 and Survey No.434 


West : 


Starting from the Survey No.434 towards Survey No. 160 to Survey 
No . 152 till Kothuru Village boundary . 


WARD NO . 3 


North : 


Boundary starting from the 1st ward Sri Tanguturi Prakasam Pantulu 
Government Primary School till Survey No.81. 


East : 


Starting from the Chodavaram Village boundary Survey No.255 to 


ANDHRA PRADESH GAZETTE , February 8 , 2020 


Survey No .410 via Muthyalamma Temple till Survey No.391 . 


South : 


Starting from the boundary of 4th ward RTC complex via Jawaharlal 
Nehru Municipal School and Saibaba Temple and Modern School road 
to till Sivalayam Street M . D . O office . 


West : 


Starting from the Sivalayam Street M . D . O office road to via Ankam vari street 
Stilwellpeta Survey No.422 towards Kothuru Road to till Kothuru MunicipalSchool. 

WARD NO . 4 


North : 


East: 


Boundary starting from the 3rd ward Survey No.411 to Survey No.297 . 
Starting from the Kakinada Road via Survey No.297 to till Raja Gopal 
Centre. 
Starting from the Raja Gopal Center Anjaneya Swamy Temple toopposite street of 
Municipal Office Main Road . 


South : 


West : 


Starting from the opposite street of Municipal Office Main Road to via Modern 
School Street, Sivalayam Municipal School to via Ankam varistreet till Survey 
No. 393 to Survey No.412 . 


WARD NO . 5 


North : 


Boundary starting from the Muthyalamma Temple , Kakinada Road to Survey No. 302 . 


East : 


Starting from the Municipal boundary of Survey No.302 to till SurveyNo .572 Seelam 
vari Saavaram Road . 


South : 


Starting from the Municipal Boundary of Ward No.6 Survey No. 572 to via 
Rajababunagar Survey No.266 , via Seelam vaari saavaram to RajaGopal Centre . 


West : 


Starting from the Raja Gopal Centre to via Kakinada Road SurveyNo.329 till 
Muthyalamma Temple . 


WARD NO .6 


North : 


Boundary starting from the Chodavaram Village Survey No.302 to till Survey No .301. 


East : 


Starting from the Municipal boundary of Survey No.308 to till SurveyNo.281 Seelam 
vari Saavaram . 


South : 


Starting from the Municipal Boundary of Vella Road Survey No.383 /Bto Railugattu 
Road . 


West : 


Starting from the Railugattu Road to via Railway Station till SurveyNo. 302 . 


WARD NO . 7 


North : 


Boundary starting via Raja Gopal Centre towards Seelam vaarisaavaram Road from 
Rajababunagar last three streets to near Y . S . R .Nagar Railugattu Survey No.572 . 


East : 


Starting from the Municipal boundary of Survey No.572 in Ward No.6via Railugattu 
till Vella Road . 


South : 


Starting from the Municipal Boundary of Vella Road to Survey No.284 . 


ANDHRA PRADESH GAZETTE , February 8 , 2020 


West : 


Starting from the Survey No.284 to via Layout in Thoram vari Veedhi Padaalavai 
Veedhi to till Kotipalli Road and Raja Gopal Centre. 


WARD NO .8 


North : 


Boundary starting from Kotipalli road Padala vaari street till ending . 


East : 


Starting from the Padaala vaari street ending to via Survey No.278 till it reaches 
Survey No . 284 at Vella Road . 


South : 
West : 


Starting from the Vella Road via Survey No.284 till it reaches Shantinagar Bridge. 
Starting from the Municipal boundary Ward No .8 Shantinagar Bridge to Padaala 
vaari Street in Kotipalli Road . 


WARD NO . 9 


North : 


Municipal Boundary starting from 12th ward Survey No. 296 to via Survey No.294 till 
Sainagar, Draksharama Road Rice Mill . 


East : 


Starting from the Draksharama road rice mill to via Vella Road adjacent to railway 
track Jallipeta last Survey No. 324 till Yerupalli Village boundary . 


South : 


Starting from the Tallapalem Village boundary Survey No.332 /B to Survey No.314 . 


West : 


Starting from the Utrumilli Village boundary at Survey No.314 to including Survey 
No. 198 via R K moga Kalavagattu till Survey No . 296 . 


WARD NO . 10 


North : 


Municipal Boundary starting from R K Centre Main Road to till Raja GopalCentre . 


East: 


Starting from the Rajagopal theatre to via Kotipalli Road Street till Thota vaari street. 


South : 


Starting from the Municipal boundary Thota vaari Street to via Police Quarters 
behind Area Hospital street M . R . O office street to till Sarada Hospital. 


West: 


Starting from the Sarada Nursing Home to till R K Centre Main Road . 


WARD NO . 11 


North : 


Municipal Boundary Ward No. 12 , Junior College Ground starting from West 
direction to via Police quarters Thota vaari street Sri Lal Bahadur Girls High School 
to Thota vaari street till Kotipalli Road Junction . 


East : 


Starting from the Thota vaari street , Kotipalli Road Junction to till 
Sainagar Rice Mill . 


South : 


Starting from the Sainagar Ricemill to Survey No. 296 . 


West: 


Starting from the Survey No.296 to Junior College till East direction . 


WARD NO .12 


North : 


Municipal Boundary starting from Main Road Central Mart towards Rama Krishna 
Centre, Sarada Hospital and M .R .O office road behind Area Hospital road via D .S .P 
office road till A .P . Transport office . 


ANDHRA PRADESH GAZETTE , February 8 , 2020 


East : 


Starting from the Area Hospital beside street A . P. Transport office to Junior College 
Ground till Thota vaari street . 


South : 


Starting from the Jenda veedhi and Thota vari street junction up to Junior college 
ground and DSP office road junction . 


West: 


Starting from the Main road Central Mart to Jain street via Jenda veedhi till Thota 
vaari veedhi junction . 

WARD NO . 13 


North : 


Boundary starting from Jenda veedhi and Thota vari veedhi junction to DSP office 
road till Thota vari veedhi junction . 


East : 


Starting from the Junior College Ground and DSP office road junction runs towards 
West of Junior college via Survey No. 243 till Survey No.220 . 


South : 


Starting from the Survey No.185 towards Vella canal bund till Survey No .220 . 


West : 


Starting from the East side of Dandugangamma temple street till Survey No .185 . 


WARD NO .14 


North : 


Boundary starting from Muchumilli Road Sri Punthala Musalamma Temple to via 
Muchumilli Road till Main Road Market Centre . 


East : 


Starting from the Main road Market centre to via Jain Temple till Jenda Veedhi, 
Bradipeta . 


South : 


Starting from the last of Jenda veedhi, Bradipeta to till Chappidi vaari saavaram 
Municipal Primary School. 


West : 


Starting from the Chappidi vaari saavaram Municipal Primary School to Muchumilli 
Road . 


WARD NO . 15 


North : 


Boundary starting from Muchumilli Road runs till it reaches Chappidi vaari saavaram 
Road . 


East: 


Starting from the Chappidi vaari saavaram Road to Municipal Primary School Thota 
vaari street. 


South : 


Starting from the Chappidi vaari saavaram Municipal Primary School to West of 
Lalithanagar Park . 


West: 


Starting from the West of Lalithanagar Park to Muchumilli Road , Ratnampeta 
Junction . 


WARD NO . 16 


North : 


Boundary starting from Muchumilli Road via Lalitha nagar runs towards West of 
Lalitha nagar Park to Dandugangamma Temple . 


East : 


Starting from the Dandugangamma Temple to Survey No .185 . 


ANDHRA PRADESH GAZETTE , February 8 , 2020 


South : 


Starting from the Survey No. 185 to Survey No.80 Muchumilli bridge own . 


West: 


Starting from the Survey No.80 Muchumilli bridge to Punthala Musalammathalli 
Temple . 

WARD NO . 17 


North : 


Starting from adjacent village boundary survey no. 14 to Kavala vaari saavaram road , 
via Muchumilli Road till it reaches Madhya kompalu . 


East : 


Starting from Madhya kompalu to last of Madhya kompalu Survey No. 171. 


South : 
West : 


Starting from the Survey No . 171 to Survey No .148 . 
Starting from the Municipal Boundary Muchumilli Survey No.148 to Survey No.51. 


WARD NO . 18 


North : 


Starting from adjacent village boundary survey no . 14 to Kavala vaari saavaram road , 
via Muchumilli Road tillMuchumilli bridge. 


East : 


Starting from Muchumilli Road Punthalamusalamma Temple to 
Muchumilli Devi Temple . 


South : 


Starting from the Muchumilli Devi Temple to Survey No.48 . 


West: 


Starting from the Kavala vaari saavaram Housing Board Colony, Rajeev gruhakalpa 
Apartment Vinayaka Temple to Survey No. 14 Chelluru Village boundary. 


WARD NO . 19 


North : 


Starting from Pasalapudi Main Road to via VSM college road till it reaches Mubarak 
Hotel. 


East : 


Starting from Leprosy Colony Main Road to behind VSM college towards Kavala 
vaari saavaram , runs Ratnampeta Vidyutnagar to BC Modern Primary school. 


South : 


Starting from the Muchumilli Road BC Modern Primary School to via Muchumilli 
Road till reaches Survey No . 38 . 


West : 


Starting from the Survey No.38 Muchumilli Road to Survey No .2 at Pasalapudi 
village boundary . 


WARD NO . 20 


North : 


Starting from Leprosy Colony Main Road towards VSM College till it reaches LIC 
Office Lions Function Hall Road . 


East : 


Starting from LIC Office to via Lions Function Hall till it reaches Ratnampeta 
Municipal High School. 


South : 


Starting from the Ratnampeta Municipal High School towards Vidyutnagar till it 
reaches Ramalayam at Kavala vaari saavaram . 


West: 


Starting from the Ramalayam at Kavala vaari saavaram towards VSM college behind 
till Leprosy Colony starting point. 


ANDHRA PRADESH GAZETTE , February 8 , 2020 


WARD NO .21 


North : 


Starting from Old RDO office to Mubarak Hotel ,Main Road . 


East: 


Starting from Mubarak Hotel, Main Road towards Bashyam School Ratnampeta till it 
reaches Muchumilli Road . 


South : 


Starting from the Muchumilli Road to Muchumilli road Survey No.490 . 


West : 


Starting from the Survey No . 490 at LakshmiGanapathi Temple towards Ratnampeta 
Municipal High School, which goes to Kavala vaari saavaram road , towards Lions 
Kalyanamantapam road tillGlobal 
Hospital Old RDO Office road origin . 


WARD NO . 22 
Starting from Bashyam School to Main Road , Market Centre . 


North : 


East: 


Starting from Municipal boundary Central Mart to last street of Jain Temple . 


South : 


Starting from the Jain Temple street towards Kondapalli vari street ,Muchumilli Road 
to Ratnampeta road junction . 


West: 


Starting from the Muchumilli Road running towards Ratnampeta Road Junction till 
Bashyam School, Ratnampeta . 


North : 


WARD NO .23 
Starting from Market Centre towards MDO office road , via Kothuru Road Ganesh 
Temple to Sivalayam Road Anjaneya Swamy Temple to Modern College 
Tyagarajanagar Road. 


East: 


Starting from Tyagarajanagar Road to ICICI Bank Main Road . 


South : 


Starting from the Opp. Municipal Office Main Road to Market Centre Main Road . 


West : 


Starting from the Market Centre Main Road to Mandal office beside 
street. 


WARD NO . 24 


North : 


Starting from Gubbalavaaripeta to Punupulu street. 


East: 


Starting from Kummarla Street towards Grama kacheri chavidi at Market Road till it 
reaches Pedapativaari street. 


South : 


West : 


Starting from the Pedapativaari street towards Market road till it reaches 
Golladonkalu Road Junction . 
Starting from the Golladonkalu Road Junction towards Gubbala vaari 
peta Ramalayam , till it reaches Gubbala vari peta last starting point. 


WARD NO .25 


North : 


Starting from Gubbala vaari peta Ramadurga road towards Golladonkalu road via 
Market road running towards Kothuru road Vinayaka temple at Ankam vari street . 


East : 


Starting from Ankam vari street towards Sivalayam street till reaches Main Road . 


ANDHRA PRADESH GAZETTE , February 8 , 2020 


South : 


Starting from the Main road Sivalayam Road Junction towards Main road till reaches 
Ramadurga street. 


West : 


Starting from the Ramadurga street ,Main road to Gubbalavaripeta till 
reaches Golladonkalu Road . 


WARD NO .26 


North : 


Starting from ward no .26 boundary Golladonkala street to Saibaba Temple . 


East : 


Starting from ward no . 26 boundary Kummarla veedhi towards Market centre 
Golladonkalu road . 


South : 


the Market Street Golladonkala Road 


to 


Gubbalavaripeta 


Starting from 
Gollalaveedhi. 


West : 


Starting from the ward no.27 boundary Gubbalavaripeta road to Gollalaveedhi last 
starting point 


WARD NO .27 


North : 


Starting from ward no .2 boundary Survey no.438 to Survey No .430. 


East : 


Starting from ward no.23 boundary Kummarla veedhi towardsMarket 
centre Golladonkalu street. 


South : 


Starting from the Kummarla veedhi towards Gollala veedhi Gubbalavaripeta 
Ramalayam via Golladonkalu road till reaches Slaughter House . 


West : 


Starting from the Gubbalavaripeta Slaughter House to Survey No.438 . 


WARD NO .28 


North : 


Starting from Durga veedhi last , opposite to VSM college to Market 
street BSNL office opposite street. 


East : 


Starting from Market street BSNL office opposite street to Main road 
Market centre Ramalayam . 


South : 


Starting from the Main road Market centre Ramalayam to Durga 
veedhi, opposite VSM College . 


West: 


Starting from Main road , opposite VSM College Durga veedhi starting 
to ending. 


T. RAJA GOPAL RAO , 

Commissioner, 
Ramachandrapuram Municipality , 

Ramachandrapuram . 


ANDHRA PRADESH GAZETTE, February 8 , 2020 


ఫారం - VI 

( రూల్ 13) 
రామచంద్రపురం పురపాలక సంఘం వార్డుల పునర్వీభజన 


గా 


ప్రకటన 
ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీల రూల్స్ ( నగర పంచాయితీల మరియు పురపాలక 
సంఘంల వార్డుల పునర్విభజన ) 1994 నందలి రూల్ 4(i ) మరియు ప్రభుత్వము వారి 
ఉత్తర్వులు జి .ఓ .ఎమ్ .ఎస్ . నెం. 31 , ఎస్ .ఎ . అండ్ యు .డి ( ఎలక్షన్-I) తేదీ : 03 - 02 - 1995 
ననుసరించి పట్టణ ప్రజల నుండి అభ్యంతరములను మరియు సూచనలనుకోరుచూ ప్రాధమిక 
ప్రకటన నెం .432966/ 2019-21; తేదీ : 13- 01 - 2020 ద్వారా కోరడమైనది . 

ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీల రూల్స్ ( నగర పంచాయితీల మరియు పురపాలక సంఘం 
వార్డుల పునర్విభజన) 1994 నందలి రూల్ -13 ననుసరించిరామచంద్రపురం పురపాలక 
సంఘంను 28 వార్డులుగా వార్డులపునర్వీభజన చేసినట్లుగా పట్టణ ప్రజలకు 
తెలియాపరుచుచూ వార్డుల యొక్క సరిహద్దులను ఈ క్రింది విధముగా తెలియజేయడమైనది . 

1వ వార్డు పరిధిసరిహద్దులు 
ఉత్తరం :రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో ఉత్తరం వైపున సర్వే నెం 1 నుండి సరిహద్దు 

( నదురుబాద గ్రామం ) సర్వే నెం 1 నుండి 118 వరకు . 
తూర్పు :రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో సరిహద్దు గ్రామం చోడవరం సర్వే నెం. 118 నుండి 

కొత్తూరు పోవురోడ్డు సర్వే నెం . 180 వరకు . 
దక్షిణం : 

రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో సరిహద్దు వార్డు సర్వే నెం . 188 నుండి సర్వే నెం . 185 
వరకు మరియు వార్డు నెం . 2 సర్వే నెం. 165 నుండి సర్వే నెం. 154 వరకు మరియు సర్వే నెం .64 

నుండి సర్వే నెం . 49 వరకు . 
పశ్చిమం:రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో సరిహద్దు గ్రామం పసలపూడి సర్వే నెం . 49 నుండి 

నుండి సర్వే నెం . 22 మీదుగా నుండి సర్వే నెం . 08 మరియు నుండి సర్వే నెం . 01 వరకు . 


10 


ANDHRA PRADESH GAZETTE, February 8 , 2020 


2వ వార్డు పరిధి సరిహద్దులు 
ఉత్తరం :రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో రెండవ వార్డుకు ఉత్తరం వైపున సర్వే నెం . 154 నుండి 

సర్వే నెం.165 మున్సిపల్ హై స్కూల్ వరకు . 
తూర్పు :రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో కొత్తూరు మున్సిపల్ హై స్కూల్ నుండి సర్వే నెం.165 

కొత్తూరురోడ్డు వెంబడి స్టీల్వెల్ పేట సర్వే నెం.422 వరకు . 
దక్షిణం :రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో సరిహద్దు 23వ మున్సిపల్ వార్డు కుమ్మర్ల వీధి 

మీదుగా సర్వే నెం . 430 మరియు సర్వే నెం . 434 వరకు . 
పశ్చిమం:రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో సర్వే నెం. 434 నుండి సర్వే నెం.160 మీదుగా సర్వే 
నెం . 152 మరియు కొత్తూరు గ్రామం సరిహద్దు వరకు . 

3వ వార్డు పరిధి సరిహద్దులు 
ఉత్తరం :రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో సరిహద్దు 1వ వార్డు శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు 

ప్రభుత్వ ప్రాధమిక పాఠశాల వద్ద నుండి సర్వే నెం.81 వరకు . 
తూర్పు :రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో సరిహద్దు చోడవరం గ్రామం సర్వే నెం. 255 నుండి 

సర్వే నెం. 410 వద్ద ముత్యాలమ్మ గుడి మీదుగా సర్వే నెం. 391 వరకు . 
దక్షిణం:రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో సరిహద్దు 4వ వార్డు ఆర్టిసి బస్ స్టాండ్ మీదుగా 

జవహర్ లాల్ నెహ్రూ మున్సిపల్ పాఠశాల సాయి బాబా గుడి మీదుగా మోడరన్ స్కూల్ రోడ్ 

మీదుగా శివాలయం వీధి ఏం .డి . ఓ ఆఫీసు వరకు . 
పశ్చిమం:రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో శివాలయం వీధి ఏం.డి.ఓ ఆఫీసురోడ్డు నుండి 

అంకం వారి వీధి మీదుగా స్టిల్ వెల్ పేట సర్వే నెం .422 కొత్తూరు పోవురోడ్డు నుండి కొత్తూరు 
మున్సిపల్ స్కూల్ వరకు . 

4వ వార్డు పరిధి సరిహద్దులు 
ఉత్తరం :రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో సరిహద్దు 3వ వార్డు సర్వే నెం . 411 నుండి సర్వే 

నెం . 297 వరకు . 
తూర్పు :రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో కాకినాడ రోడ్డు మీదుగా సర్వే నెం . 297 నుండి 

రాజగోపాల్ సెంటర్ వరకు . 
దక్షిణం : 

రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో రాజగోపాల్ సెంటర్ ఆంజనేయ స్వామి టెంపల్ నుండి 

మైన్రోడ్ మున్సిపల్ ఆఫీసు ఎదురు వీధి వరకు . 


ANDHRA PRADESH GAZETTE, February 8 , 2020 


పశ్చిమం:రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో మున్సిపల్ ఆఫీసు ఎదురు వీధి నుండి మోడరన్ 

స్కూల్ వీధి మీదగా శివాలయం మున్సిపల్ స్కూల్ వద్ద నుండి అంకం వారి వీధి మీదుగా సర్వే 
నెం . 393 నుండి సర్వే నెం. 412 వరకు . 

5వ వార్డు పరిధి సరిహద్దులు 
ఉత్తరం :రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో కాకినాడ రోడ్ ముత్యాలమ్మ గుడి నుండి సర్వే 

నెం . 302 వరకు . 
తూర్పు :రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో మున్సిపల్ సరిహద్దు సర్వే నెం . 302 నుండి శీలం 

వారి సావరంరోడ్డు సర్వే నెం. 572 వరకు . 
దక్షిణం:రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో మున్సిపల్ సరిహద్దు వార్డు నెం . 6 సర్వే నెం . 572 , 

శీలం వారి సావరంరోడ్డు మీదుగా రాజబాబునగర్ లో చివరి 1 , 2, 3 వీదులు రాజగోపాల్ సెంటర్ 


వరకు . 


పశ్చిమం:రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో రాజగోపాల్ సెంటర్ నుండి కాకినాడ రోడ్డు 
మీదుగా సర్వే నెం .329 ముత్యాలమ్మ గుడి వరకు . 

6వ వార్డు పరిధి సరిహద్దులు 
ఉత్తరం :రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో సరిహద్దు చోడవరం గ్రామం సర్వే నెం . 302 నుండి 

సర్వే నెం . 301 వరకు . 
తూర్పు :రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో మున్సిపల్ సరిహద్దు సర్వే నెం . 301 నుండి శీలం వారి 

సావరం సర్వే నెం . 283 వద్ద గల వెల్లరోడ్డు వరకు . 
దక్షిణం: 

రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో మున్సిపల్ సరిహద్దు వెల్లరోడ్డు సర్వే నెం. 283, రైలు 

గట్టురోడ్డు వరకు . 
పశ్చిమం:రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో రైలు గట్టు నుండి సర్వే నెంబర్ 371 లో రైల్వేస్టేషన్ 
మీదుగా సర్వే నెం . 302 వరకు . 

7వ వార్డు పరిధి సరిహద్దులు 
ఉత్తరం :రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో కోటిపల్లిరోడ్ రామాలయం వద్ద నుండి 

రాజగోపాల్ సెంటర్ మీదుగా శీలంవారి సావరంరోడ్ నందు రాజబాబునగర్ చివరి మూడు 

వీధుల నుండి వై . యస్ . ఆర్ నగర్ రైలు గట్టు వద్ద సర్వే నెంబర్ 572 వరకు . 
తూర్పు :రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో సరిహద్దు వార్డు నెంబర్ 6లో సర్వే నెంబర్ 

572 నుండి సర్వే నెంబర్ 371 మీదుగా రైలు గట్టు నుండి వెల్లరోడ్ వరకు . 


ANDHRA PRADESH GAZETTE, February 8 , 2020 


దక్షిణం:రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో వెల్లరోడ్ నుండి శాంతి నగర్ బ్రిడ్జ్ వరకు . 
పశ్చిమం:రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో శాంతి నగర్ బ్రిడ్జ్ నుండి సర్వే నెంబర్ 278 
మీదుగా తోరంవారి వీధి చివరి వరకు . 

8వ వార్డు పరిధి సరిహద్దులు 
ఉత్తరం :రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో కోటిపల్లి 
రోడ్రామాలయం వద్ద గల తోరం వారి 

వీధి చివరి వరకు . 
తూర్పు :రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో తోరం వారి వీధి చివరి నుండి సర్వే నెంబర్ 

278 మీదుగా శాంతి నగర్ బ్రిడ్జ్ వరకు . 
దక్షిణం:రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో శాంతి నగర్ బ్రిడ్జ్ సరిహద్దు వరకు . 
పశ్చిమం:రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో మున్సిపల్ సరిహద్దు వార్డు నెం .8 శాంతి నగర్ బ్రిడ్జ్ 
నుండి కోటిపల్లిరోడ్డులో గలరామాలయం వరకు . 

9వ వార్డు పరిధి సరిహద్దులు 
ఉత్తరం :రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో మున్సిపల్ సరిహద్దు 12వ వార్డు సర్వే నెం. 296 

నుండి సర్వే నెం. 294 మీదగా సాయినగర్ , ద్రాక్షారామరోడ్డు రైస్ మిల్లు వరకు . 
తూర్పు:రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో ద్రాక్షారామరోడ్డు రైస్ మిల్లు నుండి వెల్లరోడ్డు మీదగా 

రైల్వే ట్రాకు ఆనుకునిజల్లిపేట చివర సర్వే నెం . 324 ఏరుపల్లిసరిహద్దు గ్రామం వరకు . 
దక్షిణం:రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో సరిహద్దు తాళ్ళపాలెం గ్రామం సర్వే నెం . 332/ బి 

నుండి సర్వే నెం . 314 వరకు . 
పశ్చిమం: 

రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో సరిహద్దు గ్రామం ఉట్రుమిల్లిసర్వే నెం. 314 నుండి 
సర్వే నెం .198 కలుపుకుని ఆర్కేమొగ కాలవగట్టు మీదగా సర్వే నెం . 296 వరకు . 

10వ వార్డు పరిధి సరిహద్దులు 
ఉత్తరం :రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో మున్సిపల్ సరిహద్దు ఆర్ కె సెంటర్ మెయిన్రోడ్ 

నుండి రాజగోపాల్ సెంటర్ వరకు . 
తూర్పు :రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో రాజగోపాల్ థియేటర్ నుండి కోటిపల్లిరోడ్డు వీధి 

మీదుగా తోటవారి వీధివరకు . 
దక్షిణం :రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో మున్సిపల్ సరిహద్దు తోటవారి వీధినుండి పోలీసు 

క్వాటర్స్ మీదుగా ఎరియా ఆసుపత్రి వెనుక వీధి నుండి ఎం . ఆర్ . ఓ ఆఫీసురోడ్డు నుండి శారద 


ఆసుపత్రి వరకు . 


ANDHRA PRADESH GAZETTE , February 8 , 2020 


పశ్చిమం :రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో శారద నర్సింగ్ హోం నుండి ఆర్ కె సెంటర్ మెయిన్ 
రోడ్డు వరకు . 

11వ వార్డు పరిధి సరిహద్దులు 
ఉత్తరం :రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో మున్సిపల్ సరిహద్దు వార్డు నెం . 12 ,జూనియర్ కాలేజీ 

గ్రౌండ్ పడమర వైపు నుండి మొదలుకుని పోలీసు క్వార్టర్స్ మీదుగా తోటవారి వీధి శ్రీలాల్ 

బహుదూర్బాలికోన్నత పాఠశాల నుండి తోట వారి వీధికోటిపల్లిరోడ్డుజంక్షన్ వరకు . 
తూర్పు :రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో తోట వారి వీధి,కోటిపల్లిరోడ్డు జంక్షన్ నుండి 

సాయినగర్ రైస్ మిల్లు వరకు . 
దక్షిణం:రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో సాయినగర్ రైస్ మిల్లు వద్ద నుండి సర్వే నెం . 296 

వరకు . 
పశ్చిమం:రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో సర్వే నెం . 296 నుండి జూనియర్ కాలేజీ తూర్పు 
వైపు వరకు . 

12వ వార్డు పరిధి సరిహద్దులు 
ఉత్తరం :రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో మెయిన్రోడ్ సెంట్రల్ మార్ట్ నుండిరామ కృష్ణ 

సెంటరు మీదుగా శారద ఆసుపత్రి మీదుగా ఎంఆర్ఓ ఆఫీసురోడ్డు ఏరియా ఆసుపత్రి వెనక నుండి 

డి .యస్.పి ఆఫీసురోడ్డు నందుగల ఏ.పి . ట్రాన్స్ పోర్టు ఆఫీసు వరకు . 
తూర్పు :రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో ఏరియా ఆసుపత్రి పక్క వీధిలో ట్రాన్స్ పోర్టు ఆఫీసు 

నుండి తోట వారి వీధిజూనియర్ కాలేజీ గ్రౌండు జంక్షన్ వరకు . 
దక్షిణం :రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో జెండా వీధి మరియు తోట వారి వీధిజంక్షన్ నుండి 

జూనియర్ కాలేజీ గ్రౌండు మరియు డి . యస్.పి ఆఫీసురోడ్ జంక్షన్ వరకు . 
పశ్చిమం : 

రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో మెయిన్రోడ్డు సెంట్రల్ మర్టు నుండి జైన్ మరియు 
జెండా వీధి మీదుగా తోట వారి వీధిజంక్షన్ వరకు . 

13వ వార్డు పరిధి సరిహద్దులు 
ఉత్తరం :రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో జెండా వీధి మరియు తోట వారి వీధిజంక్షన్ నుండి 

డి . యస్.పి ఆఫీసురోడ్డు మరియు తోట వారి వీధిజంక్షన్ వరకు . 
తూర్పు :రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో జూనియర్ కాలేజీ గ్రౌండ్ మరియు డి . యస్.పి ఆఫీసు 

రోడ్ జంక్షన్ నుండి జూనియర్ కాలేజీ పడమర వైపు నుండి సర్వే నెం . 243 మీదగా సర్వే నెం . 220 


వరకు . 


14 


ANDHRA PRADESH GAZETTE, February 8 , 2020 


దక్షిణం :రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో సర్వే నెం. 185 నుండి వెల్ల కెనాల్ బండ్ మీదుగా సర్వే 

నెం . 220 వరకు . 
పశ్చిమం:రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో దండుగంగమ్మ గుడి ముందు వీధి నుండి సర్వే 
నెం . 185 వరకు . 

14వ వార్డు పరిధి సరిహద్దులు 
ఉత్తరం : 

రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో ముచ్చిమిల్లిరోడ్ శ్రీ పుంతల ముసలమ్మ తల్లిగుడి 

నుండి ముచ్చిమిల్లిరోడ్ మీదుగా మెయిన్రోడ్ మార్కెట్ సెంటర్ వరకు . 
తూర్పు :రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో మెయిన్రోడ్ మార్కెట్ సెంటర్ నుండి జైన్ 

దేవాలయం వీధి మీదుగా బ్రాడీపేట జెండా వీధి చివరి వరకు . 
దక్షిణం :రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో బ్రాడీపేట జెండా వీధి చివరి నుండి చప్పిడివారి సవరం 

మున్సిపల్ ప్రైమరీ స్కూల్ వరకు . 
పశ్చిమం: 

రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో చప్పిడి వారి సావరం మున్సిపల్ ప్రైమరీ స్కూల్ 
నుండి ముచ్చిమిల్లిరోడ్డు వరకు . 


15వ వార్డు పరిధి సరిహద్దులు 
ఉత్తరం :రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో ముచ్చిమిల్లిరోడ్డు చప్పిడి వారి సవరంరోడ్డు వరకు . 
తూర్పు :రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో చప్పిడి వారి సావరంరోడ్డు నుండి మున్సిపల్ ప్రైమరీ 

స్కూల్ తోటవారి వీధివరకు . 
దక్షిణం :రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో చప్పిడివారి సావరం మున్సిపల్ ప్రైమరీ స్కూల్ వద్ద 

నుండి లలితనగర్ పార్క్ పడమర వరకు . 
పశ్చిమం:రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో లలిత నగర్ పార్కు పడమర వైపు నుండి 
ముచ్చిమిల్లిరోడ్డు, రత్నంపేట జంక్షన్ వరకు . 

16వ వార్డు పరిధిసరిహద్దులు 
ఉత్తరం :రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో ముచ్చిమిల్లిరోడ్ లలిత నగర్ మీదుగా లలితనగర్ 

పార్కు పడమర వైపు నుండి దండుగంగమ్మ గుడి వరకు . 
తూర్పు :రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో దండుగంగమ్మ గుడి నుండి సర్వే నెం . 185 వరకు . 
దక్షిణం : 

రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో సర్వే నెం 185 నుండి సర్వే నెం 80 ముచ్చిమిల్లి 
బ్రిడ్జ్ క్రింద వరకు . 


ANDHRA PRADESH GAZETTE, February 8 , 2020 


_ 


15 


పశ్చిమం: 

రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో ముచ్చిమిల్లిబ్రిడ్జ్ సర్వే నెం 80 నుండి పుంతల 
ముసలమ్మ తల్లిగుడి వరకు . 

17వ వార్డు పరిధి సరిహద్దులు 
ఉత్తరం :రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో సరిహద్దు గ్రామం సర్వే నెం 14 నుండి కవల వారి 

సావరంరోడ్, ముచ్చిమిల్లిరోడ్ మీదుగా మధ్య కొంపల వరకు . 
తూర్పు :రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో మధ్య కొంపల నుండి మధ్య కొంపల చివర వరకు 

సర్వే నెం 171 
దక్షిణం : 

రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో సర్వే నెం .171 నుండి సర్వే నెం . 148 వరకు . 
పశ్చిమం :రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో మున్సిపల్ సరిహద్దు ముచ్చిమిల్లిసర్వే నెం .148 
నుండి సర్వే నెం . 51 వరకు . 

18వ వార్డు పరిధిసరిహద్దులు 
ఉత్తరం : 

రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో సరిహద్దు గ్రామం సర్వే నెం 14 నుండి కవల వారి 

సావరంరోడ్ , ముచ్చిమిల్లిరోడ్ మీదుగా ముచ్చిమిల్లిరోడ్డు బ్రిడ్జ్ వరకు . 
తూర్పు :రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో ముచ్చిమిల్లిరోడ్డు పుంతల ముసలమ్మ గుడి నుండి 

ముచ్చిమిల్లిదేవి గుడి వరకు . 
దక్షిణం : 

రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో ముచ్చిమిల్లిదేవి గుడి నుండి సర్వే నెం . 48 వరకు . 
పశ్చిమం: 

రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో కవలవారి సావరం హౌసింగ్బోర్డుకాలనీరాజీవ్ 
గృహకల్ప అప్పార్ట్మెంట్ వద్ద గల వినాయకుడి గుడి నుండి సర్వే నెం. 14 సరిహద్దు గ్రామం చెల్లూరు 
వరకు . 

19వ వార్డు పరిధిసరిహద్దులు 
ఉత్తరం :రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో మెయిన్రోడ్ పసలపూడి నుండి వి ఎస్ ఎం కాలేజీ 

రోడ్ మీదుగా ముబారక్ హోటల్ వరకు 
తూర్పు :రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో మెయిన్రోడ్ లేపాసి కాలనీనుండి వి . యస్ . ఎమ్ 

కళాశాల వెనుక వైపు నుండి కవల వారి సావరం మీదుగా రత్నంపేట వద్ద గల విద్యుత్ నగర్ నుండి 

బిసి మోడ్రన్ ప్రైమరి స్కూల్ వరకు . 
దక్షిణం : 

రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో ముచ్చిమిల్లి 
రోడ్ నందు గల బిసి మోడ్రన్ ప్రైమరి 

స్కూల్ నుండి ముచ్చిమిల్లిరోడ్డు మీదుగా సర్వేనెం. 38 వరకు . 
పశ్చిమం:రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో సర్వే నెం . 38 ముచ్చిమిల్లి 
రోడ్ నుండి పసలపూడి 

వద్ద గల సర్వే నెం .2 వరకు . 


O 


ANDHRA PRADESH GAZETTE, February 8 , 2020 


20వ వార్డు పరిధి సరిహద్దులు 
ఉత్తరం :రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో మెయిన్రోడ్ లేపాసి కాలనీ నుండి వి . యస్. ఎమ్ 

కళాశాల మీదుగా ఎల్ . ఐ .సి ఆఫీసు లయన్స్ ఫంక్షన్ హాల్ రోడ్డు వరకు . 
తూర్పు : 

రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో ఎల్ .ఐ.సి ఆఫీసు వద్ద నుండి లయన్స్ ఫంక్షన్ హాల్ 

మీదుగా రత్నం పేట హై స్కూల్ వరకు . 
దక్షిణం :రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో రత్నంపేట మున్సిపల్ హై స్కూల్ నుండి విద్యుత్ 

నగర్ మీదుగా కవల వారి సావరంరామాలయం వరకు . 
పశ్చిమం:రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో కవల వారి సావరం 
రామాలయం నుండి 
వి . యస్. ఎమ్ కళాశాల వెనుక వైపు నుండి లేప్రాసి కాలనీవరకు . 

21వ వార్డు పరిధి సరిహద్దులు 


nod 


ఉత్తరం :రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో పాత ఆర్ .డి . ఓ నుండి మెయిన్రోడ్డు ముబారక్ 


హోటల్ వరకు . 
తూర్పు :రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో మెయిన్ 
రోడ్ ముబారక్ హోటల్ నుండి రత్నం పేట 

భాష్యం స్కూల్ మీదుగా ముచ్చిమిల్లిరోడ్ వరకు . 
దక్షిణం :రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో ముచ్చిమిల్లిరోడ్ నుండి సర్వే నెం .490 ముచ్చిమిల్లి 

రోడ్ వరకు . 
పశ్చిమం:రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో సర్వే నెం. 490 వద్ద గల లక్ష్మి గణపతి గుడి వద్ద 

నుండి రత్నంపేట మున్సిపల్ హై స్కూల్ మీదుగా కవల వారి సావరం పోవురోడ్డు మీదుగా 
లయన్స్కళ్యాణ మండపంరోడ్డు మీదుగా గ్లోబల్ స్కూల్ వద్ద పాత ఆర్ .డి. ఓ ఆఫీసు వరకు . 

22వ వార్డు పరిధి సరిహద్దులు 
ఉత్తరం :రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో భాష్యం స్కూల్ నుండి మెయిన్రోడ్ మార్కెట్ సెంటర్ 

వరకు . 
తూర్పు :రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో మున్సిపల్ సరిహద్దు సెంట్రల్ మార్ట్ వద్ద నుండి జైన్ 

టెంపల్ స్ట్రీట్ చివరి వరకు . 
దక్షిణం:రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో జైన్ టెంపల్ స్ట్రీట్ నుండి కొండపల్లివారి వీధి మీదుగా , 

ముచ్చిమిల్లి 
రోడ్ నుండి రత్నంపేట పోవురోడ్డుజంక్షన్ వరకు . 
పశ్చిమం : 

రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో ముచ్చిమిల్లిరోడ్ నుండి రత్నం పేట పోవురోడ్డు 
జంక్షన్ నుండి రత్నం పేట భాష్యం స్కూల్ వరకు . 


ANDHRA PRADESH GAZETTE, February 8 , 2020 


. 


23వ వార్డు పరిధి సరిహద్దులు 
ఉత్తరం :రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో మార్కెట్ రోడ్డు నుండి ఎమ్ . డి. ఓ ఆఫీసురోడ్డు 

మీదుగా కొత్తూరురోడ్డు మీదుగా గణేష్ గుడి వద్ద నుండి శివాలయంరోడ్డు ఆంజనేయ గుడి వద్ద 

నుండి మోడరన్రోడ్డు త్యాగరాజ్ నగర్ రోడ్డు వరకు . 
తూర్పు :రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో త్యాగరాజ్ నగర్రోడ్డు నుండి మెయిన్రోడ్డు ఐ సి ఐ 

సి ఐ బ్యాంక్ వరకు . 
దక్షిణం :రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో మెయిన్రోడ్డు మున్సిపల్ ఆఫీసు ఎదురు వీధి 

నుండి మార్కెట్ సెంటర్ మెయిన్రోడ్ వరకు . 
పశ్చిమం :రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో మెయిన్రోడ్డు మార్కెట్ సెంటర్ నుండి మండల 
ఆఫీసు ప్రక్క వీధి వరకు . 

24వ వార్డు పరిధి సరిహద్దులు 
ఉత్తరం :రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో గుబ్బల వారి పేట నుండి వునుపులు వీధి వరకు . 
తూర్పు :రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో కుమ్మర్ల వీధి నుండి గ్రామ కచేరీచావిడి మీదుగా 

మార్కెట్ రోడ్డు నందు పెదపాటి వారి వీధివరకు . 
దక్షిణం :రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో పెదపాటి వారి వీధి నుండి మార్కెట్ రోడ్డు నందు గల 

గొల్లడోంకలురోడ్డుజంక్షన్ వరకు . 
పశ్చిమం:రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో గొల్లడొంకలురోడ్డుజంక్షన్ నుండి గుబ్బలవారి పేట 
రామాలయం మీదుగా గుబ్బల వారి పేట చివరి వరకు . 

25వ వార్డు పరిధి సరిహద్దులు 
ఉత్తరం : 

రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో గుబ్బలవారి పేట రామదుర్గా రోడ్డు నుండిగొల్ల 
డొంకలురోడ్డు మీదుగా మార్కెట్ రోడ్డు నుండి కొత్తూరురోడ్డు మీదుగా అంకం వారి వీధి నందు గల 

వినాయకుని గుడి వరకు . 
తూర్పు :రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో అంకం వారి వీధి నుండి శివాలయం వీధి మీదుగా 

మెయిన్రోడ్డు వరకు . 
దక్షిణం :రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో మెయిన్రోడ్డు వద్ద గల శివాలయంరోడ్డుజంక్షన్ 

నుండి మెయిన్రోడ్డు మీదుగా రామదుర్గా వీధివరకు . 
పశ్చిమం:రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో మెయిన్రోడ్డురామదుర్గ వీధి నుండి గుబ్బలవారి 

పేట వద్ద గలగొల్లడొంకలురోడ్డు వరకు . 


ANDHRA PRADESH GAZETTE, February 8 , 2020 


26వ వార్డు పరిధిసరిహద్దులు 
ఉత్తరం :రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో వార్డు నెం . 26 సరిహద్దుగా గల 

గొల్లల వీధినుండి 
సాయిబాబా గుడి వరకు . 
తూర్పు :రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో వార్డు నెం.26 సరిహద్దుగా గల కుమ్మర్ల వీధినుండి 

మార్కెట్ రోడ్డు మీదుగాగొల్ల 
డొంకలురోడ్డు మీద వరకు . 


దక్షిణం :రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో మార్కెట్ రోడ్డు 
గొల్లడొంకలురోడ్డు నుండి గుబ్బలవారి 

పేటగొల్లల వీధివరకు . 
పశ్చిమం:రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో వార్డు నెం.27 సరిహద్దుగా గల గుబ్బలవారి పేట 
రోడ్డు నుండిగొల్లల వీధి చివరి వరకు . 

27వ వార్డు పరిధి సరిహద్దులు 
ఉత్తరం :రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో వార్డు నెం .2 సరిహద్దు గా గల సర్వే నెం .438 నుండి 

సుర్వే నెం .430 వరకు . 
తూర్పు :రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో వార్డు నెం .23 సరిహద్దు గా గల కుమ్మర్ల వీధి నుండి 

మార్కెట్ రోడ్డుగొల్లడొంకలు వీధివరకు . 
దక్షిణం :రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో కుమ్మర్ల వీధినుండిగొల్లల వీధి మీదుగా గుబ్బల 

వారి పేటరామాలయం నుండిగొల్లడొంకలరోడ్డు మీదుగా కాబేల హౌస్ వరకు . 
పశ్చిమం: 

రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో గుబ్బల వారి పేట కాబేల హౌస్ నుండి చివరి సర్వే 
నెం . 438 వరకు . 


గా 


ANDHRA PRADESH GAZETTE, February 8 , 2020 


28వ వార్డు పరిధి సరిహద్దులు 
ఉత్తరం :రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో వి .ఎస్ . యంకాలేజీ ఎదురుగా దుర్గా వీధిచివరి 

నుండి మార్కెట్ వీధి బి .ఎస్ .ఎన్ . ఎల్ ఆఫీసు ఎదురి వీధి వరకు 
తూర్పు :రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో మార్కెట్ సెంటర్ బి .ఎస్ . ఎన్ . ఎల్ ఆఫీసు ఎదురి వీధి 

నుండి మెయిన్రోడ్ మార్కెట్ సెంటర్రామాలయం వరకు 
దక్షిణం :రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో మెయిన్రోడ్ మార్కెట్ సెంటర్రామాలయం నుండి 

వి .ఎస్ . యం కాలేజీ ఎదురుగా దుర్గా వీధి వరకు . 
పశ్చిమం: 

రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో మెయిన్రోడ్ వి . ఎస్ . యం కాలేజీ ఎదురుగా దుర్గా 
వీధి మొదటి నుండి చివరి వరకు . 


టి .రాజ గోపాల్రావు, 

కమీషనర్ , 
రామచంద్రాపురం పురపాలక సంఘం , 

రామచంద్రాపురం. 


- - - X - - - - 


Published and Uploaded by the Commissioner of Printing , Government of Andhra Pradesh at 

Government Regional Press , Vijayawada , www.apegazette. cgg . gov.in 


